Kiron Type Institute 


Kiron Type Institute 


గణేశ పంచరత్న స్తోత్రమ్‌ - భావార్థముతో - 


01 ముదా కరాత్త మోదకం సదా విముక్తి సాధకమ్‌। 
కళాధరావతంసకం విలాసిలోక రక్షకమ్‌। 
అనాయకైక నాయకం వినాశితేభ దైత్యకమ్‌। 
సతాశుభాశు నాశకం నమామి తం వినాయకమ్‌॥ 

సంతోషముతో ఉండ్రాళ్లు పట్టుకున్నవాడు, ఎల్లప్పుడూ మోక్షమిచ్చువాడు, 
అనాథలకు దిక్కైనవాడు, చంద్రుని తలపై అలంకరించుకున్నవాడు, 


విలసిల్లులోకములను రక్షించువాడు, గజాసురుని సంహరించినవాడు, భక్తుల 
పాదములను వెంటనె పోగొట్టువాడు అగు వినాయకుని నమస్మరించుచున్నాను. 


సంతోషముతో ఉండ్రాళ్ళు చేతిలో పట్టుకుని, తన భక్తులకు ఎల్లప్పుడూ 
మోక్షం ఇచ్చేవాడు, చంద్రుడిని ఆభరణంగా శిరస్సు మద కరించినవాడు మరియు 
ఆనందంగా లోకాలన్నీ రక్షించేవాడు, నాయకులు (అనాథ/దిక్కులేని వారికి) లేని 


వాళ్ళకు నాయకుడైనట్టివాడు, మరియు గజాసురుడు అనే రాక్షసుని నాశనం 
చేసినవాడు, తన భక్తులకు అడ్డంకులు మరియు దుర్మార్గపు విషయాలు / 
ఆలోచనలు వచ్చినప్పుడు వాటిని త్వరగా నాశనం చేసే అలాంటి వినాయకునికి 
నేను నమస్కరిస్తున్నాను. 


02. నతేతరాతి భీకరం నవోదితార్మ భాస్వరమ్‌: 
నమత్సురారి నిర్ణరం నతాధికాపదుద్ధరమ్‌। 
సురెశ్వరం నిధిశ్వరం గజేశ్వరం గణశ్వరమ్‌। 
మహెశ్వరం తమాశయి పరాత్పరం నిరంతరమ్‌॥ 


నమస్మరించని వారికి అతి భయంకరుడు, ఉదయించిన సూర్యుడువలే 
ప్రకాళించువాడు, రాక్షసులను, దేవతలను తన అధీనములో నుంచుకొన్నవాడు, 


Kiron Type Institute 2 


Kiron Type Institute 


౨౧౮౯౯ 
'క లోన 
Svc 


u? 
క 
2 


bo 
౧ 


౧ nE nHE; 
Sv YY SUV” ) 


[నమస్కరించు వారిని ఆపదల నుండి ఉద్దరించువాడు, దేవతలకు రాజు, 


నిధులకధిపతి, గజేశ్వరుడు, ప్రమథ గణములకు నాయకుడు, ఐశ్వర్య సంపన్నుడు, 
పరాత్పరుడు అగు వినాయకుని ఎల్లప్పుడూ ఆశయిచుకున్నాను. 


భక్తుల శత్రువులకు భీకర స్వరూపుడైనవాడు, అప్పుడే ఉదయించిన కొత్త 
(బాల) సూర్యుడిలా ప్రకాళించెవాడు, దేవతలు, అసురులచే నమస్మరింపబడేవాడు, 
తన భక్తులను అడ్డంకుల నుండి విడిపించి కాపాడేవాడు, దేవతలకు దేవుడివి, 
సమస్త నిధులకు అధిపతివి, గజరాజువి, దేవతల ప్రమధగణములకు అధిపతివి, 
చాలాగొప్ప దేవుడివి, తనను ఆ[శయించిన వారికి (అన్ని తత్వములకన్న 
అధికమైనట్ట మాయ కన్నా అధికుడైన) నిరంతరం కల్పించేవాడు. 


03. సమస్త లోక శంకరం నిరస్త దైత్య కుంజరమ్‌। 
దరేతరోదరం వరం వరేభ వక్రమక్షరమ్‌। 
కృవాకరం క్షమాకరం ముదాకరం యశస్మరమ। 
మనస్మరం నమస్కృతాం నమస్కరోమి భాస్వరమ్‌॥ 
సమస్తలోకములకు మేలు చేయువాడు, మదించిన ఏనుగులవంటి 
రాక్షసులను సంహరించిన వాడు, పెద్ద బొజ్జ కలవాడు, నేష్టుడు, గజముఖుదడు, 
నాశములేనివాడు, దయదలచువాడు, సహనవంతుడు, సంతోషమునకు స్థానమైన 


వాడు, కీర్తికలిగించువాడు, నమస్మరించు వారికి మంచి మనస్సు నిచ్చువాడు, 
ప్రకాశించు వాడు అగు వినాయకుని నమస్మరించు చున్నాను. 


అన్ని లోకములకు శుభములను కలిగించేవాడు, గజాసుర అనే రాక్షసుడిని 
నాశనం చేసినవాడు, పెద్ద బొజ్జ కలిగినవాడు, వరాలు ఇచ్చేవాడు, మహోత్తముడు, 
గజ (ఏనుగు) ముఖం కలిగినవాడు, నాశనం లేనివాడు, దయ చూపేవాడు, 
తప్పులను క్షమించేవాడు, సంతోషము మరియు కీర్తి ఇచ్చేవాడు, నమస్మరించు 
వారలకు మంచి మనస్సు ఇచ్చేవాడు, గొప్ప కాంతి కలవాడునగు శ్రీ వినాయకునకు 
నమస్కారము. 


Kiron Type Institute 3 


Kiron Type Institute 


|) 04. అకించనార్తి మార్జనం చిరంతనోక్తి భాజనమ్‌ 
పురారి పూర్వ నందనం సురారి గర్వ చర్వణమ్‌। 
ప్రపంచ నాశ భీషణం ధనంజయాది భూషణమ్‌ 
కపోల దానవారణం భజే పురాణ వారణమ్‌॥ 


దరిద్రుల బాధలను తొలగించువాడు, వేదవాక్కులకు నిలయమైనవాడు, 
శివుని పెద్ద కుమారుడు, రాక్షసుల గర్వమును అణగ దొక్కువాడు, ప్రళయకాల 
భయంకరుడు , అగ్ని మొదలగు దేవతలకు అలంకారమైనవాడు, చెంపలపై 
మద జలము కారుచున్నవాడు అగు గజాననుని వంతు చున్నాను. 


నిరాశ్రయుల బాధలను తొలగించేవాడు, పురాతన (గ్రంథాలు మరియు 
తొలి చదువులకు నిలయమైనవాడు, శివుని యొక్కమొదటి కుమారుడు, రాక్షసుల 
అహంకారాన్ని నాశనం ౩ వాటు [పపంచ నాశనం చేసే సమయంలో భయంకర 
మైన రూపం కలిగినవాడు, అగ్ని మొదలైన దేవతలు తనను ఆభరణంగ ధరించ 
బడినవాడు, చెంపల పై మదజలము కారుచున్నవాడు, అనాదిగా పూజింప 


ఓ... 


బడుతున్న గజ (ఏనుగు) ముఖం కలిగిన కేష్తతిని ఆరాధిస్తాను. 


05. నితాంత కాంత దంత కాంతి మంత కాంత కాత్మజమ్‌। 
అచింత్వ రూపమంత హీన మంతరాయ కృంతనమ్‌। 
హృదంతరె నిరంతరం వసంతమేవ యోగినామ్‌। 
తమేకదంతమేవ తం విచింతయామి సంతతమ్‌॥ 


తళతళలాడు దంతమున్న వాడు, యముని కూడ అంతమొందించు శివునకు 
పుత్రుడు, ఊహకందని రూపము కలవాడు, అంతము లేనివాడు, విఘ్నములను 
భేదించువాడు అగు ఏకదంతుని ఎల్లప్పుడు ధ్యానించు చున్నాను. 


Kiron Type Institute 


Kiron Type Institute మ 


"స 


gw 
మన 
౨౮6౬ 


| శివుని కుమారుడు, ఆలోచింప శక్యముకాని రూపం కలిగినవాడు, అంతము 
. లేనివాడు, అడ్డంకులను తొలగించువాడు, యోగుల యొక్క హృదయాలలో 


మనోహరమైన దంతపు కాంతి కలిగినవాడు, యముడికి యముడగు 


శాశ్వతంగా నివసించేవాడు అయిన ఆ ఏక దంతుని నేను నిరంతరం ధ్యానిస్తాను. 


హాగణేశ పంచరత్నమాదరేణ యో౭_న్వహమ్‌। 
ప్రజల్పతి పభాతకే హృది స్వరన్‌ గణశ్వరమ్‌। 
అరోగతామదోషతాం సుసాహితీం సుపుత్రతామ్‌! 
సమాహితాయు రష్టభూతి మభ్యుపైతి నో౭ చిరాత్‌॥ 
ప్రతిదినమూ [పాతకాలమునందు గణేశ్వరుని హృదయములో స్మరించుచూ 
ఎవడు భక్తితో ఈ గణేశ పంచరత్న స్తోత్రమును పరించునో అతడు ఆరోగ్యమును, 


నిర్ణాషత్వమును, మంచి విద్యను, చక్కని సంతానమును పొంది చిరాయువై 
శ్రీఘముగనె అ స్టైశ్వర్యములను పొందును. 


ప్రతి దినము ప్రాతః కాలమున భక్తితో గణేశుడిని తన హృదయంలో 
తలచుకుని ఈ “మహాగణేశ పంచరత్న” మును భక్తితో పఠించేవారికి... 
ఆరోగ్యకరమైన జీవితాన్ని దోషాలు లేని జీవనమును, మంచి విద్యను, చక్కని 
సంతానమును, దీర్దాయువును, అ స్టైశ్వర్యములను, వేగంగా పొందుతారు. 


// ఇతి శ్రీశజ్మరభగవతః కృతా శ్రీ గణేశ పంజ్బరత్న స్తోత్రమ్‌ సమ్పూర్ణమ్‌ // 


Kiron Type Institute 9 


Kiron Type Institute 


Kiron Type Institute 


కిరణ్‌ టైప్‌ ఇన్‌స్టిట్యూట్‌ 


"ee = be 


a రజత 96 ర 24894 1430 


Kiron Type Institute 


